Registered No. HSE-49/2016 


RIGHT TO 
= INFORMATION 





ఆంధ్ర ప్రదేశ్‌ రాజ పత్రము 
THE ANDHRA PRADESH GAZETTE 
PUBLISHED BY AUTHORITY 


PART I EXTRAORDINARY 
No.100 AMARAVATI, WEDNESDAY, FEBRUARY 24, 2021 G.745 


NOTIFICATIONS BY GOVERNMENT 


--X-- 








LAW DEPARTMENT 
(D) 


TELUGU TRANSLATION OF CERTAIN STATE ACTS - PUBLICATION OF STATE 
ACTS IN THE ANDHRA PRADESH GAZETTE PART IV-C-EXTRAORDINARY 
AS AUTHORITATIVE TEXT. 


[G.O.Ms. No.15, Law (D), 22" February, 2021.] 


NOTIFICATION 





Under sub-section (1) of Section 6 of the Andhra Pradesh Official Language Act, 1966 (Act 9 of 1966), 
the Governor of Andhra Pradesh hereby authorizes the publication of the translations in the Telugu Language of 
the State Acts mentioned in the Appendix to this Notification, in the Extraordinary issue of the Andhra Pradesh 
Gazette so that the said translation shall be deemed to be the authoritative text of these Acts in the Telugu 
Language. 


APPENDIX 


The Andhra Pradesh Higher Education Regulatory and Monitoring Commission (Amendment) Act, 2020 
(Act No.16 of 2020) 

The Andhra Pradesh Excise (Amendment) Act, 2020 (Act No.17 of 2020) 

The Andhra Pradesh Prohibition (Amendment) Act, 2020 (Act No.18 of 2020) 

The Andhra Pradesh Appropriation (Vote-on-Account) Act, 2020 (Act No.19 of 2020) 

The Andhra Pradesh Appropriation (No.2) Act, 2020 (Act No.20 of 2020) 

The Andhra Pradesh Appropriation (No.3) Act, 2020 (Act No.21 of 2020) 

The Andhra Pradesh Goods and Services Tax (Amendment) Act, 2020 (Act No.22 of 2020) 

The Andhra Pradesh Value Added Tax (Amendment) Act, 2020 (Act No.23 of 2020) 

The Andhra Pradesh Municipal Laws (Amendment) Act, 2020 (Act No.24 of 2020) 

0. The Andhra Pradesh Charitable and Hindu Religious Institutions and Endowments (Amendment) Act, 2020 
(Act No.25 of 2020) 


wR wh 


ee OO 1 oN 


[1] 


2 ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY [Part-I 





11. The Andhra Pradesh Charitable and Hindu Religious Institutions and Endowments (Second Amendment) 
Act, 2020 (Act No.26 of 2020) 

12. The Andhra Pradesh Capital Region Development Authority Repeal Act, 2020 (Act No.27 of 2020) 

13. The Andhra Pradesh Decentralisation and Inclusive Development of All Regions Act, 2020 (Act No.28 of 
2020) 

14. The Andhra Pradesh State Aquaculture Development Authority Act, 2020 (Act No.29 of 2020) 

15. The Andhra Pradesh State Commission for Scheduled Tribes Act, 2019 (Act No.30 of 2020) 


VADDADI SUNITHA, 
Secretary to Government (FAC), 


Legal & Legislative Affairs & Justice, 
Law Department. 


న్చాయ శాఖ 
(డు 


కొన్ని రాష్ట్ర చట్టముల తెలుగు అనువాదము - ఆంధ్రప్రదేశ్‌ ౧జెటు అసాధారణ సంచిక 
భాగము 4-సిలో తెలుగులో వ్రాధికార పాఠముల ప్రచురణ. 


(ఉడయంయన్‌నెం 75 శ్చాయ (B), 22వ తేది, ఖీబ్రవరి నెల, 2021) 


అధిసూచన 
ఈ అధిసూచనకు గల అనుబంధములో పేర్కొనిన రాష్ట్ర చట్టముల యొక్క తెలుగు అనువాదములు తెలుగులో ప్రాధికారిక 
పాఠములుగా భావింపబడుటకుగాను ఆంధ్రప్రదేశ్‌ గెజెటు అసాధారణ సంచికలో ప్రచురించుటకై ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా 
చట్టము, 1966 (1966లోని 9వ చట్టము) యొక్క 6వ పరిచ్చేదపు ఉప-పరిచ్చేదము (1) క్రింద, ఆంధ్రప్రదేశ్‌ గవర్నరుగారు 
ఇందుమూలముగా ్రాధికారము ఇచ్చుచున్నారు: 


అనుబంధము 
ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్య క్రమబద్ధీకరణ మరియు పర్యవేక్షణ కమీషను (సవరణ) చట్టము, 2020 (2020లోని 16వ చట్టము)! 
ఆంధ్రప్రదేశ్‌ ఆబ్కారీ (సవరణ) చట్టము, 2020 (2020లోని 17వ చట్టము) 
ఆంధ్రప్రదేశ్‌ మద్యనిషేధ (సవరణ) చట్టము, 2020 (2020లోని 18వ చట్టము). 
ఆంధ్రప్రదేశ్‌ వినియోజన (తాత్కాలిక బడ్జెటు ఆమోద) చట్టము, 2020 (2020లోని 19వ చట్టము). 
ఆంధ్రప్రదేశ్‌ వినియోజన (నెం.2) చట్టము, 2020 (2020లోని 20వ చట్టము). 
ఆంధ్రప్రదేశ్‌ వినియోజన (నెం.3) చట్టము, 2020 (2020లోని 21వ చట్టము). 
ఆంధ్రప్రదేశ్‌ వస్తువులు మరియు సేవల పన్ను (సవరణ) చట్టము, 2020 (2020లోని 22వ చట్టము). 
ఆంధ్రప్రదేశ్‌ విలువ ఆధారిత పన్ను (సవరణ) చట్టము, 2020 (2020లోని 28వ చట్టము). 
ఆంధ్రప్రదేశ్‌ పురపాలక శాసనముల (సవరణ) చట్టము, 2020 (2020లోని 24వ చట్టము): 
ఆంధ్రప్రదేశ్‌ ధార్మిక మరియు హిందూ మత సంస్థల మరియు ఎందోమెంట్ల (సవరణ) చట్టము, 2020 
(2020లోని 25వ చట్టము). 


ఆఅ ౨౧౦ ౫) naar ౬౪ [0 (౫ 


సాకీ 
కా 


February 24, 2021] ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 





11. ఆంధ్రప్రదేశ్‌ ధార్మిక మరియు హిందూ మత సంస్థల మరియు ఎండోమెంట్ల (రండవ సవరణ) చట్టము, 2020 
(2020లోని 26వ చట్టము). 

12. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ రద్దు చట్టము, 2020 (2020లోని 27వ చట్టము). 

13. ఆంధ్రప్రదేశ్‌ అన్ని ప్రాంతములతో కూడిన అభివృద్ధి మరియు వికేంద్రీకరణ చట్టము, 2020 (2020లోని 28వ చట్టము)! 

14 ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చేపల Dossy అభివృద్ధి ప్రాధికార సంస్థ చట్టము, 2020 (2020లోని 29వ చట్టము)! 

15. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అనుసూచిత జనజాతుల కమీషన్‌ చట్టము, 2019 (2020లోని 80వ చట్టము): 


వడ్డాది నునీత, 
తభుత్ప తార్ధదర్శి (FAC), 
వ్రాయు BOO త్రవహవారములు 
BVOC శ్చారయవాలను శ్హ్రాయశాఖి. 





Published and Uploaded by the Commissioner of Printing, Government of Andhra Pradesh at 
Government Regional Press, Vijayawada, www.apegazette.cgg.gov.in 


